Registered No. HSE -49/2016 


was loose 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


KUA 


ANDHRAP 


आध्रप्रदेश 


a 


" 
HRA 
PRADESH 


= 


9 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W .No. 12 


AMARAVATI, WEDNESDAY ,MARCH 27 , 2019 


G .891 


PART I - NOTIFICATIONS BY GOVERNMENT, HEADS OF DEPARTMENTS 

AND OTHER OFFICERS 


- - X -- 


NOTIFICATIONS BY GOVERNMENT 
ENVIRONMENT, FORESTS , SCIENCE & TECHNOLOGY 

DEPARTMENT 
(SECTION . II) 


RESERVATION OF THATICHERLA BLOCK - III ( BIT-I ) FOREST BLOCK , THATICHERLA 

VILLAGE , KOMAROLE MANDAL OF PRAKASAM DISTRICT, OF AN EXTENT 
OF Ac .6 . 160CENTS OR 2 .490 Ha. OF COMPENSATORY AFFORESTATION 
( C .A ) LAND,UNDER SECTION 24 OF THE ANDHRA PRADESH FOREST ACT, 1967. 


[G . O .Ms.No . 71 , Environment, Forests , Science & Technology (Section . Il), 

6th August, 2015 .] 


NOTIFICATION 


In exercise of the powers conferred by sub -section (1 ) of Section 24 of Andhra 
Pradesh Forest Act, 1967 ( Act No . I of 1967), the Government of Andhra Pradesh hereby 
declares the Forest land described in the schedule below (delineated in the map kept 
in the office of the Principal Chief Conservator of Forests , Andhra Pradesh , Hyderabad 
to be protected forest with effect from the date of publication of this notification in the 
Andhra Pradesh Gazette . 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE , March 27 , 2019 


Schedule 
Name of the District 
Name of the Forest Division 
Name of the Forest Range 
Name of the Revenue Mandal 
Name of the village 
Name of the Forest Block declared 

to be Protected Forest 
Area of the block declared to be 

Protected 


Prakasam 
Giddalur 
Giddalur 
Komarole 
Thaticherla 


: 


Thaticherla Block - III (Bit - I) 


6 . 160 Acres or 2 . 490 Ha., 


Details of Fields included in the Block 


Village 


Sy . No. 


Present 


Total extent 
in Acres 

6 . 16 


Extent included in 
the block in acres 

6 . 16 


Thaticherla 


298 


Patta Land 

Total : 


6 . 16 


6 . 16 


Boundaries 


North : 


Thaticherla 


South : 


Thaticherla Block 


East : 


Veligonda RF 


West : 


Thaticherla Block . 


Boundary Description of Thaticherla village area : 

2 . 490 Ha . 


North : 


Station No . 1 starts at North west corner of Survey No . 298 and the 
boundary line runs towards East direction along with RF up to Station 
No . 2 with magnetic bearing 94º and a distance of 564 links . The Lat - 
Long reading taken with GPS instrument at Station No. 1 is N 15 . 39554 
E 79. 05949 . There is a check dam situated North side of Station No. 1 with 
a distance of 70 Meters . 


East : 


Thence the boundary line runs generally south direction along with RF 
upto station No . 3 with magnetic bearing 1920 and a distance of 876 links . 
There is a cairn situated East side of Station No . 2 with a distance of 110 
Meters . 


South : 


Thence the boundary line runs towards west direction along with RF up to 
station No . 4 with magnetic bearing 273° and distance of 856 links. 


ANDHRA PRADESH GAZETTE ,March 27 , 2019 


Thence the boundary line runs towards North direction along with 
RF upto station No . 1 ( staring point ) with magnetic bearing 28º and 
a distance of 962 links . 


Remarks : 


I. 


No enclosures and right of ways are proposed to be admitted within the block . 


II . 


In exercise of the powers conferred by sub - section ( 1 ) of section 26 of Andhra 
Pradesh Forest Acts , 1967 (Act I of 1967 ) , the Governor of Andhra Pradesh 
hereby declares that all kinds of trees and all classes of trees in the said 
Thaticherla Block - III (Bit - I ) . protected forest to be reserved from the date of 
publication of this notification in Andhra Pradesh Gazette and 


III . 


Prohibits , except in accordance with the rules made under this Act, from the 
date of aforesaid notification the quarrying of stones , or the burning of lime, or 
Charcoal or the collection or subjection to any manufacturing process or removal 
of any forest produce in the said Thaticherla Block - III ( Bit - I ) protected Forest 
and the breaking up or clearing for cultivation , for building , for herding cattle or 
for any other purpose , of the said Thaticherla Block - III ( Bit - I ) protected 
Forests . 


ASHWINI KUMAR PARIDA , 
Special Chief Secretary to Government. 


ANDHRA PRADESH GAZETTE, March 27, 2019 


ప్రకటన 


(1 ) 1967 ఆంధ్రప్రదేశ్ స్ఆటవీ చట్టం ( 1967, 1వ చట్టం ) లోని 24వ విభాగం ద్వారా 
లభించిన అధికారాలను పురస్కరించుకొని , ఆంధ్రప్రదేశ్ గవర్నర్ -గారు ఈ క్రింది అనుసూచిలో 
వివరించిన అటవీ భూమిని ( ఆంధ్రప్రదేశ్ ప్రధాన ముఖ్య అటవీ సంరకణాధికారి కార్యాలయములో 
వుంచిన మ్యాపులో వర్ణించబడినది ). ఈ ప్రకటనను ఆంధ్రప్రదేశ్ గెజిట్లో ప్రచురించిన తేది నుండి 
రక్షత అడవిగా ఇందుమూలముగా ప్రకటిస్తున్నారు . 


అనునూచి 


జిల్లాపేరు 
అటవీ డివిజను పేరు 
అటవీక్షేత్రము పేరు 
రెవెన్యు మండలం పేరు 

గ్రామం పేరు 
రక్షత అడవిగా ప్రతిపాదించిన బ్లాకు పేరు : 
రక్షత అడవిగా ప్రతిపాదించిన బ్లాకు విస్తీర్ణము : 


ప్రకాశం 
గిద్దలూరు 
గిద్దలూరు 
కొమరోలు 
తాటిచెర్ల 
తాటిచెర్ల బ్లాక్ - 3 ( బిట్ - 1 ) 
6. 16 ఎకరాలు మరియు 2,490 హెక్టార్లు 


బ్లాకు నందు పొందుపరచబడిన ప్రదేశముల వివరములు 


గ్రామం 


సర్వేనెం . 


ప్రస్తుత వర్గీకరణ 


మొత్తం విస్తీర్ణం , బ్లాకు నందు 
( ఎకరములలో పొందుపరచబడిన 

విస్తీర్ణం 
( ఎకరములలో ) 


12 


తాటిచెర్ల 


298 


పట్టాభూమి 


6. 16 


6. 16 


మొత్తం 


6 . 16 


6. 16 


సరిహద్దులు 


ఉత్తరం: 


తాటిచెర్ల 


తూర్పు: 


వెలుగొండ వెస్ట్ రిజర్వు ఫారెస్టు 


దక్షిణం: 


తాటిచెర్ల బ్లాక్ 


పడమర: 


తాటిచెర్ల బ్లాక్ 


ANDHRA PRADESH GAZETTE, March 27 , 2019 


సరిహద్దు వివరములు (తాటిచెర్ల సి. ఎ , విస్తీర్ణము 2490 హెక్టార్లు) 


ఉత్తరం : 


స్టేషన్ నెం . 1 ప్రారంభ సర్వే నెం . 298కు వాయువ్య మూల (నార్త్ - వెస్ట్ ) నుండి తూర్పు 
దిశగా రిజర్వు ఫారెస్టు వెంబడి స్టేషన్ నెం . 294°కోణములలో మరియు 564 
లింకులు దూరములో కలదు . స్టేషన్ నెం . 1 వద్ద జి .పి . యస్ పరికరముతో తీసిన 
అకాంశ , రేఖాంశములు ఉత్తరం 15. 39554 తూర్పు 79. 05949..స్టేషన్ నెం . 1 కి 
ఉత్తరదిశలో ఒక చెక్డ్యామ్ 70 మీటర్ల దూరములో కలదు . 


తూర్పు : 


తదుపరి సరిహద్దులైను సాధారణముగా దక్షిణ దిశగా రిజర్వు ఫారెస్టు వెంబడి 
స్టేషన్ నెం . 3 వరకు స్టేషన్ నెం . 2 నుండి 192° కోణములో మరియు 876 
లింకులు దూరము పోవాలి . స్టేషన్ నెం . 2 కు తూర్పుదిశలో కెయిరన్ 110 మీటర్ల 
దూరములో కలదు . 


దక్షిణం: 


తదుపరి సరిహద్దులైను ఉత్తర దిశగా రిజర్వు ఫారెస్టు వెంబడి స్టేషన్ నెం . 4 
వరకు , స్టేషన్ నెం . 3 నుండి 273 కోణములో మరియు 856 లింకులు దూరములో 
కలదు . 


పడమర : 


తదుపరి సరిహద్దులైను ఉత్తర దిశగా రిజర్వు ఫారెస్టు వెంబడి స్టేషన్ నెం . 1 వరకు , 
స్టేషన్ నెం . 4 నుండి 28°కోణములో మరియు 962 లింకులు దూరములో కలదు . 


రిమార్కులు: 1. ఎటువంటి ఆక్రమణలు మరియు చట్టపరమైనటువంటి రహదారులు ఈ బ్లాలో లేవు . 


2 . అటవీ చట్టం 1967 (1967లోని మెదటి చట్టం )లోని 26వ విభాగంలోని మొదటి 

సబ్ విభాగం ద్వారా సంక్రమించిన అధికారాలను పురస్కరించుకుని , ప్రతిపాదిత 
తాటిచెర్ల బ్లాక్ - 3 ( బిట్ - 1 ) అడవి నుండి అన్నిరకములు మరియుజాతుల చెట్లును , 
ఈ ప్రకటనను ఆంధ్రప్రదేశ్ గెజిట్లో ప్రచురించిన తేది నుండి రక్షత అడవిగా 
ప్రకటిస్తున్నారు . 
3. మరియురాళ్ళుక్వారీ చేయడం సున్నము లేదా బొగ్గు కాల్చడం లేదా తయారీ పద్ధతులకు 
సంబంధించిన బ్రేకింక్ గాని, క్లియర్ చేయడం గాని, కట్టడాలు గాని, పశువులను 
మేపుట గాని మరియు ఏ ఇతరపనులు గాని , సదరు చట్టంలో నియమాల ప్రకారం 
తప్ప, తాటిచెర్ల బ్లాక్ - 3( బిట్ - 1) రక్షత అడవి నందు ఇందుమూలముగా నిషేదించడమైనది . 


అశ్వని కుమార్ పరీడా , 
ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి . 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www .apegazette . cgg . gov. in 


